జరిగిందేదో జరిగింది 

ఇంటి పని తేలిక 
అనుకున్న మనిషి కథ 


వాండా 


గేగ్ 


రైతులైన నా పూర్వీకులకు అంకితం 


జరిగందేదో జరిగింది 


ఇంటి పని తేలిక 
అనుకున్న మనిషి కథ 


ఆ 


黎 


金塔是 


th : 


“ … . … 


ఇదిచాలా పురాతనమైన కథ . నేను చిన్నగా 
ఉన్నప్పుడు మా నాయనమ్మ నాకు ఈ కథ 

చెప్పింది . మా నాయనమ్మ చిన్నగా 
ఉన్నప్పుడు ఈ కథను ఆమెకి వాళ్ల అవ్వ 
చెప్పింది . ఆ అవ్వ చిన్నగా ఉన్నప్పుడు 
బొహెమియాలో ఈ కథను వాళ్ల అమ్మ చెప్పింది . 

ఆమె ఈ కథని ఎవరి నుంచి విన్నదో నాకు 
తెలియదు .కానీ, ఇదైతేచాలా పురాతనమైన 
కథ . మా నాయనమ్మ నాకు ఈ కథని ఇలా 

చెప్పింది . 

దాని పేరు 
జరిగిందేదో జరిగింది ... 


జరిగిందేదో జరిగింది 


ఇంటి పని తేలిక 
అనుకున్న మనిషి కథ 


aaru 


Co 


అతడి పేరు ఫ్రిజల్ . 
అతడి భార్య పేరు లిజీ . 
వాళ్లకి ఒక చిన్న పాప . 

ఆమె పేరు కందిలి . 


వాళ్ల కుక్క పేరు స్పిట్జ్ . 
వాళ్లకి ఇంకా ఒక ఆవు , రెండు మేకలు , 
మూడు పందులు , పన్నెండుబాతులు ఉన్నాయి . 

వాళ్లకి ఒక గుడిసె, 
వ్యవసాయం చేసే కొంత భూమి ఉన్నా . 

వాళ్లకి ఉన్న సంపద ఇదే . 


強 


三 、 SARAM 


are 


Avie 


ఫ్రిజల్ పొలం దున్నేవాడు , విత్తనాలు 
విత్తేవాడు , కలుపు తీసేవాడు .జనుముకోసి , 
ఎండబెట్టి కట్టలు కట్టి నిల్వ చేసేవాడు . అలా 
అతడు ప్రతిరోజు ఎంతో కష్ట పడేవాడు . 


turmerinthi 


ఇంటి దగ్గర లిజీ ఇల్లు శుభ్రం చేసేది , వంట 
చేసేది , వెన్న చిలికేది , కొట్టం శుభ్రం చేసి 
పశువులను ,బాతులను చూసుకునేది , 
పాప కందిలిని కూడా చూసుకునేది . లిజీ 
కూడా రోజంతా చాలా కష్టపడేదని మీకు 

అర్థమౌతూనే ఉంది . 


భార్యా , భర్తలు ఇద్దరూచాలా కష్టపడేవారు. 

కానీఫ్రిజల్ కి 
తాను ఎక్కువ కష్టపడుతున్నాడని అనుకునేవాడు . 
సాయంత్రాలు పొలం నుంచి తిరిగి వచ్చిన తరవాత 
ముఖాన్ని ఎర్రటి తుండుతో తుడుచుకుంటూ , “ ఇవ్వాళ 
ఎంత ఎండగా ఉంది . నేనుచాలా కష్టపడ్డాను. మగవాళ్ల 
పని ఎంత కష్టమోనువ్వు ఊహించను కూడా 
ఊహించలేవు , లిజీ !దాంతో పోలిస్తే నువ్వు చేసేపని 
అసలు పనేకాదు ! ” 
“ ఇంటి పని అంత తేలిక ఏమీకాదు ,” చెప్పింది లీజీ . 
“ ఇంటి పని కూడా కష్టమే అంటావా , ” ఫ్రిజల్ అరిచాడు . 
“ నీడపట్టున అటూ , ఇటూ తిరిగితే నీపని 
అయిపోతుంది . ఇంటి పని ఏమంత కష్టం కాదు. ” 


P 


లిజీ అతడితో ఏకీభవించలేదు . 


M 


ఇండwamila 
.. 

Fol . 


Paramanti 


“ ఇంటి పని తేలిక అని నువ్వు అనుకుంటే 
రేపు మనం మన పనులను మార్చుకుందాం . 
నేను నీబదులు పొలం వెళ్లిపొలం పనులు 
చేస్తాను . నువ్వు నా బదులు ఇంటి దగ్గర 
ఉండి ఇంటి పనులు చక్కపెట్టు . అలా 

చెయ్యటం నీకు ఇష్టమేనా ? ” 


జయం 


ఫ్రిజల్ కి ఆ ప్రతిపాదన నచ్చింది . నీడపట్టున ఉండి 
ఆడుకుంటూ ఉండే కందిలి మీద ఒక కన్నేసి ఉంచాలి , 

ఇంట్లో కూర్చుని వెన్న చిలకాలి , అన్నం, కూరలు 
వండాలి, అంతేగా . ఇదంతా చాలా తేలికగా చెయ్యవచ్చు ! 
సంతోషంగా తన పనిని తన భార్య పనితో 

మార్చుకుంటాడు ! 


: 


: . 


net 


మరునాడు ఉదయం లిజీ ఆలస్యం చెయ్యకుండా నీటి 
బుర్ర , కొడవలితో పొలం పనికి వెళ్లింది . 
ఆ సమయంలో ఫ్రిజల్ ఏం చేస్తున్నాడు ?నాస్తాకోసం 
పకోడీలు వేయించుతున్నాడు . మూకుడులో పకోడీలు 
కాలుతూ ఉండగా అతడు కమ్మని ఊహలలో 
మునిగిపోయాడు. 


“నాస్తాతో కొంచెం యాపిల్ సారాయి 
పుచ్చుకుంటే ఆ మజాయే వేరు , ” 


అనుకోసాగాడు . 


అనుకున్నదే తడవుగా అందుకు 
పూనుకున్నాడు . 
మూకుడుని పొయ్యి మీద నుంచి తీసి 
పక్కన పెట్టి , సారాయికోసం నేల మాళిగలోకి 
వెళ్లాడు . సారాయి పీపా బిరడా తీశాడు . 


సారాయి లోటాలో పడుతూ ఉంటా ఆ 
శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు, ఆ 
నురగను చూసి సంతోషిస్తున్నాడు . 


అయ్యో! వంటింటిలోంచి ఆ శబ్దాలు ఏమిటి ? 
కుక్క స్పిట్జ్ పకోడీలు తినటం లేదు కదా ? 
అవును , అదే అయ్యుంటుంది ! ఫ్రిజల్ మెట్లు 
ఎక్కి వంటింటిలోకి వచ్చేసరికి స్పిట్ పకోడీలను 
నోట కరుచుకునిబయటకు పరిగెత్తుతోంది ! 


15 


‘‘ హేయ్ ! హేయ్ !” అంటూ 
కుక్క వెంట పడ్డాడు ఫ్రిజల్ . 


. 


. 


. 


స్పిట్జ్ ఆగకుండా పరిగెత్తింది , ఫ్రిజల్దాని 
వెనక పరిగెత్తాడు .స్పిట్జ్ వేగంగా పరిగెత్తింది , 
ఫ్రిజల్ కూడా వేగంగా పరిగెత్తాడు .కానీ 
ఫ్రిజల్ ఓడిపోయాడు,స్పిట్లోని 
పట్టుకోలేకపోయాడు . 


M 


“పోయిందేదో పోయింది , వదిలెయ్ ! ” అంటూ 
ఫ్రిజల్ ఇంటికి తిరిగి వచ్చాడు . ముఖానికి 
పట్టిన చెమటని ఎర్ర తుండుతో 

తుడుచుకున్నాడు . 


in 


All 


అంతలో అతడికి మరొక విషయం గుర్తుకు వచ్చింది 
- సారాయి పీపా మూత మళ్లీపెట్టాడా ? లేదు , 

దాని 
బిరడా ఇంకా అతని చేతిలోనే ఉంది . 


చాలా వేగంగా ఇంటికి పరిగెత్తాడు .కానీ, ఆపాటికే 
జరగాల్సిందిజరిగిపోయింది . 


winningitis 


V 


అతడి లోటా సారాయితో నిండిపోవటమేకాదు , 
నేలమాళిగ కూడా మడుగుగా మారింది . 
సారాయి పీపా దాదాపుగా ఖాళీ 
అయిపోయింది . 


ఫ్రిజల్ హతాశయుడయ్యాడు. 

కానీచేసేది ఏమీ 
లేక , “పోయిందేదో పోయింది , ” అనుకున్నాడు . 


ఇప్పుడు వెన్న చిలకాలి. పెద్ద కొయ్యగొట్టంలోకి 
మీగడంతా తీసుకున్నాడు . 

దానిని తీసుకుని 
చెట్టు కిందకి వెళ్లాడు . గుత్తి కవ్వంతో వెన్న 
చిలకటం మొదలుపెట్టాడు. పక్కనేకూతురు 
కందిలి ఆడుకుంటోంది . 


ఆకాశం నీలంగా ఉంది . పూల మొక్కల మీద , 
గడ్డి మీద లేత ఎండ ప్రకాశిస్తోంది . 
“ వాతావరణంబాగుంది , ” ఫ్రిజల్ 
అనుకున్నాడు. “ ఇందాక పరిగెత్తి 
అలసిపోయాను, ఇప్పుడు కాస్త సేదదీరతాను ! 


. 


dia 


అరే, ఆవు సంగతి మరిచిపోయానే ? 
పాపం, పొద్దున నుంచి అది మేత , నీళ్లు 

లేక అల్లాడుతూ ఉంది ! " 


Media 


బక్కెటులో నీళ్లు తీసుకుని ఆవు దగ్గరకు 

పరిగెత్తాడు ఫ్రిజల్ . పాపం, ఆవు . 
దప్పికతో అల్లాడుతూ ఉంది . 

దానినోరు 
పిడచ కట్టుకుపోయి ఉంది . 


ril 


|| 


1 | 


| 


ఆవు ఆకలిగా కూడా ఉంది . 
అందుకే ఫ్రిజల్ దానిని 

మైదానంలోకి తీసుకుని 
వెళదామని అనుకున్నాడు . 


కానీఆవుని దూరంగా తీసుకుని వెళితే ఇంటి 
దగ్గర కందిలిని ఎవరు చూస్తారు ? 
ఇంటి కప్పు మీదేచాలా పచ్చగడ్డి ఉంది . 
కాబట్టి ఆవుని అక్కడే మేపితే సరిపోతుంది . 
ఆవుని ఇంటి కప్పు మీదకి ఎక్కించటం 
ఏమంత కష్టంకాలేదు . 


ARJANA 


ఫ్రిజల్ ఇల్లు చిన్న గుట్ట పక్కన ఉంది . ఆ గుట్ట 
మీద నుంచి ఆవుని ఇంటి కప్పు మీదకి 
ఎక్కించటం ఏమంత కష్టంకాలేదు . 


అక్కడ లేత గడ్డి చూసి ఆవు కూడా 
సంతోషించింది . దాంతో ఫ్రిజల్ వెన్న చిలికే 
పని పూర్తి చెయ్యటానికి ఇంటికి తిరిగి 

వచ్చాడు . 


| 


UNIA 


అక్కడ అతడి కూతురు కొయ్య 
గొట్టంలోకి తొంగి చూసేప్రయత్నం 

చేస్తోంది ! 


కానీకొయ్యగొట్టం పడిపోయింది ! 


winni 


మీద 


మీగడ 


కందిలి ఒంటి మీద , నేల 
ఒలికిపోయింది ! 


. 


. 


“ మీగడ అంతా వృధా అయిపోయింది , ” 
అనుకున్నాడు ఫ్రిజల్ . 

కాసేపు కళ్లు మిటకరించి 
చూశాడు . తరవాత భూజాలు విరిచి , 
“జరిగిందేదో జరిగింది ,దానిని ఇక మరిచిపో , ” 
అనుకున్నాడు . 
కందిలిని పక్కకి తీసి ఆరటానికి ఎండలో కూర్చో 
పెట్టాడు. 

కానీఆపాటికి సూర్యుడు పైకిబారెడు 
ఎగబాకాడు . ఇంకొంచెం సేపట్లో భార్య లిజీ 
అన్నానికి ఇంటికి వస్తుంది . 


పెరటి తోటలోకి వెళ్లిఉల్లిపాయ , బంగాళా 
దుంప , బీట్ రూట్ వంటివి తవ్వి 
తీసుకున్నాడు . 
“ అన్ని కూరగాయలు కొంచెం కొంచెం వేస్తే 
చారు అద్భుతంగా ఉంటుంది , ” 
అనుకున్నాడు ఫ్రిజల్ . చేతుల నిండా 
కూరగాయలు ఉండటంతో పెరటి తోట దడి 
వెయ్యటం మరిచిపోయాడు . 


Www 


Util! 


om 


EW 


ch 


alomon 


వంటింటిలో కూర్చుని 
కూరగాయల పొట్టు చెక్కసాగాడు . 



. . 


అంతలో పైనుంచి వస్తున్న శబ్దం విని 

ట్రల్ ఎగిరిపడ్డాడు. 
“ ఆవు కిందకిజారి పడిందంటే దాని మెడ 

విరుగుతుంది ! ” అనుక 


ఫ్రిజల్ ఒక లావుపాటి తాడు తీసుకుని 
ఇంటి కప్పు పైకి వెళ్లాడు . ఆతాడుని 
ఆవుకి కట్టేశాడు . రెండవ కొసని పొగ 
గొట్టంలోంచి కిందకి వదిలాడు . తరవాత 
ఇంటిలోకి వచ్చి తాడు రెండవ కొసని 
అందుకున్నాడు . 
అప్పుడు ఏం చేశాడని అనుకున్నారు ? 
తాడు రెండవ కొసని తన నడుముకి 
కట్టేసుకున్నాడు . 
“ ఆవు మెడ విరుగుతుందన్న భయం ఇక 
లేదు ! ” అనుకున్నాడు ఫ్రిజల్ . 


6 . 


. 


14 


3 . 


ఈల వేస్తూ తన పని మళ్లీ 

మొదలుపెట్టాడు. 


H 


. 


పొయ్యిలో కట్టెలు పెట్టి దాని మీద ఒక పెద్ద 
కుండ ఉంచాడు .దాంట్లో నీళ్లు పోశాడు . 
“ చివరికి అన్నీ కుదురుకున్నాయి ! ” 
అనుకున్నాడు ఫ్రిజల్ . “ కొంచెం సేపటిలో 
చక్కటి చారు తయారు అవుతుంది ! ” 


R 


RA 


“ ఇప్పుడు కుండలో కూరలు వేస్తాను . ” 


ఫ్రిజల్ అలాగేచేశాడు . 
“ ఇప్పుడు ఉప్పు , మసాలా దినుసులు 
వెయ్యాలి . ” 
ఫ్రిజల్ అలాగేచేశాడు . 


“ ఇప్పుడు పొయ్యి వెలిగించాలి. ” 


కానీఆ పని అతడు పూర్తి చెయ్య 
లేకపోయాడు . ఇంటి పైకప్పు మీద 
నుంచి ఆవు కిందకిజారిపోయింది . 
దానికి కట్టినతాడు రెండో వైపు ఫ్రిజల్ 
నడుముకి కట్టి ఉండటంతో అతడు పొగ 
గొట్టంలో ఇరుక్కుపోయాడు.పాపం , 

ఫ్రిజల్ ! 
అతడు అలా గాలిలో వేలాడుతూ 

ఉన్నాడు . 


直到 


. 


THEY 


. 


vi 


V 


H 


* 00 


మధ్యాహ్నం భోజనం చెయ్యటానికి లిజీ 
ఇంటికి వస్తోంది . ఆమెఒక చేతిలో నీటి 
బుర్ర , మరొక చేతిలో కొడవలి 

ఉన్నాయి . 


అరే ! ఇంటికప్పు నుంచి ఏమిటి 
వేలాడుతోంది ? ఆవా ? అవును , ఆవే. అది 
నాలుక వేలాడదీసి చనిపోయేటట్టుగా ఉంది . 
ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా 
చేతిలోని కొడవలితో ఆవుకి ఉన్న తాడుని 
కోసేసింది లిజీ . ఆవు కింద పడి , లేచి 

నిలబడింది . హమ్మయ్య అది ప్రాణాలతో 
బయటపడింది . దేవుడు చల్లగా చూశాడు ! 


అప్పుడు పెరటి తోట దడి తీసి 
ఉండటం చూసింది లిజీ . మేకలు , 
పందులు ,బాతులు తోటలోకి వెళ్లి 
పొట్ట నిండా మొత్తం తినేశాయి . 
తోటలో ఒక్క మొక్క కూడా 

మిగలలేదు ! 


PR 


致件 


III 


TIFFINITIr院 


imum 


మరొక అడుగు వేసిన లిజీకి ఏమి 
కనపడింది ? వెన్న చిలికే కొయ్యగొట్టం కింద 
పడిపోయి ఉంది . కందిలి వంటి నిండా మీగడ 

అంటుకుని ఉంది . 


AL 


మరొక అడుగు వేసింది లిజీ . పొట్ట 
నిండా పకోడీలు తిన్న స్పిట్జ్ పొట్ట 
చెడింది , అది కిందపడి దొర్లుతోంది . 


* lit. idi.AST:/ sily 


I 


3 . 


నేలమాళిగలోకి చూసిన లిజీకి 
సారాయి అంతా నేలపాలై 

కనిపించింది . 


వంటింటిలోకి వెళ్లిన లిజీకి కూరగాయల 
పొట్టు నేల మీదంతా పడి ఉండటం 

కనిపించింది . 


చివరిగా లిజీ చూపు పొయ్యి మీదకి 
వెళ్లింది . అరే !చారుకాసేకుండలో 
ఏమిటది ? రెండు చేతులు , కాళ్లూ 
తపాతపా కొట్టుకుంటున్నాయి ఏమిటి ! 


“ ఏమయ్యింది ? ” అంటూ అరుస్తూ లిజీ 
ముందుకు పరిగెత్తింది . ఆవును 
కాపాడటానికిదానికి ఉన్న తాడును 
కోసేసినప్పుడుదానికి రెండో వైపున తన 
భర్త ఉన్నాడన్న సంగతి ఆమెకి 

తెలియదు. తాడు తెగిపోవటంతో అతడు 
జారి కుండలో పడ్డాడు . 
చేతులు పట్టుకుని కుండలోంచి భర్తని 
బయటకి తీసింది లిజీ . అతడి తల నిండా 
కూరగాయ ముక్కలు పట్టుకుని ఉన్నాయి . 


R 


- 


- 


A 


- 


ఫ్రిజల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 
కానీఇల్లంతా గందరగోళంగా 

తయారయ్యింది ! 


“ ఫ్రిజల్ ! ఇంటి పనులు చేసేది ఇలాగానే? ” లిజీ 
అడిగింది . 


“లిజీ ! ” ఫ్రిజల్ మొత్తుకున్నాడు, “ నువ్వు 
చెప్పిందే నిజం - ఇంటి పని చెయ్యటంచాలా 
కష్టం ! ” 
“ మొదట్లో ఏ పనైనా కష్టం అనిపిస్తుంది , ” లిజీ 
చెప్పింది , “తరవాత అదే అలవాటు 
అయిపోతుంది . రేపు నువ్వే చూస్తావుగా . ” 
“ లేదు ! లేదు ! ” ఫ్రిజల్ అరిచాడు. “జరిగిందేదో 
జరిగింది . ఇంటి పని ఇక నా వల్లకాదు ! మళ్లీ 

నేను పొలం పనికే వెళతాను, లిజీ . నీ పని కంటే 
నా పని కష్టమైనదని ఇక ఎప్పుడూ అనను ! " 


“ సరే , ఫ్రిజల్ , ” లిజీ ఒప్పుకుంది , “ నీకు 
నిజంగానేఅలా అనిపిస్తే ఇక మీదట 

మనం హాయిగా ఉండవచ్చు . ” 
ఆ తరవాత వాళ్లు సంతోషంగా ఉన్నారు. 


a 


in 


అయిపోయింది 


